అడుగు తీసి , 


అడుగు 


టామీ 
డి పోలా 
తెలుగు : కె . సురేష్ 


DEPAOLA 


. 


Bobby loved to be with his 
grandfather, Bob. They did so 
many things together. - 

Then Bob suffered a stroke , 
and Bobby was frightened and 
confused until he realized that 
even though Bob couldn t 
move or talk , he knew what 
was happening around him . 

And it was Bobby who be 
gan to help Bob with some of 
the things his grandfather had 
helped him to learn how to 
eat by himself , to talk, and 
even to walk again. . 

In this companion volume to 
Nana Upstairs and Nana 
Downstairs , Tomie de Paola 
lovingly and perceptively ex 
plores the relationship be 
tween a child and his grand 
father in a situation experi 
enced by many families. 


బాబీకి తన తాతయ్య 
బాబ్తో సమయం గడపటంచాలా 
ఇష్టం. ఇద్దరూ కలిసి ఎన్నో పనులు చేసేవాళ్లు . 
బాబ్ కి మెదడులో రక్తనాళాలు గడ్డ కట్టినప్పుడు 
బాబీ 
మొదట భయపడ్డాడు , గందరగోళానికి గురయ్యాడు .బాబ్ 
నడవ లేకపోయినప్పటికీ , మాట్లాడ లేకపోయినప్పటికీ తన 
చుట్టుపక్కల ఏంజరుగుతోందో అతడికి తెలుస్తోందని 
బాబీకి 
అర్థమయ్యింది . 

తాతయ్య తనకి చినప్పుడు నేర్పించినట్టుగా ఇప్పుడు 
అతడు తనంతట తాను తినటానికి , మాట్లాడటానికి , తిరిగి 
నడవటానికిబాబ్కి 

బాబీ 
నేర్పించసాగాడు . 
నానా అప్స్టర్స్ నానాడౌస్ 
స్టర్స్ అన్న పుస్తకానికి 
జంటగాటామీ 
డి పోలా రాసిన ఈ పుస్తకంలో అనేక 
కుటుంబాలలో ఎదురయ్యేతాత - మనవళ్ల మధ్య ప్రేమ 
పూరిత అనుబంధాన్ని చిత్రించాడు . 


బాబీకి ఆ పేరు వాళ్ల తాతయ్య 
బాబ్ నుంచి వచ్చింది . 
అందరిలోకితాతయ్యే అతనికి 
మంచి స్నేహితుడు . “ నన్ను 
తాతయ్య అనిపిలవటానికి 
బాబీకిచాలా సమయం 
పడుతుంది , అందుకే నన్నుబాబ్ 
అనిపిలుస్తాడు , ” అని తాతయ్య 
అందరికీ చెప్పేవాడు . 
బాబీపలికిన మొట్టమొదటి 
మాట “బాబ్ ”. 


Bobby was named after his best friend , his 
grandfather, Bob . When Bobby was just 
a baby , his grandfather told everyone , 
" Bobby will be three years old before he 
can say Grandpa , so I m going to have him 
call me Bob. " - 

And “ Bob ” was the first word Bobby 
said . 


బాబీకిబాబ్ నడవటం 


Bob was the one who helped Bobby సరి 
learn to walk. 
“ Hold on to my hands , Bobby, ” his 

“ నా చెయ్యి పట్టుకో , 

బాబీ, ” 
grandfather said . “ Now one foot, now the 

తాతయ్య చెప్పాడు . " ముందు ఒక 
other. ” 

అడుగు , తరవాత ఒక అడుగు. ” 


One of the best things Bob and Bobby 
did was to play with the old wooden blocks 
that were kept on a shelf ,inthe small sew 
ing room under the front stairs . 


మెట్ల కింద కుట్టు గదిలో 
అలమరాలో ఉన్న చెక్క 
దిమ్మలతో ఆడుకోవటం 
బాబీకి , 
బాబ్కి ఎంతో ఇష్టంగా ఉండేది . 


The blocks had letters on two sides, 
numbers on two sides and pictures of an 
imals and other things on the last two 
sides. Bob and Bobby would slowly , very 
slowly put the blocks one on top of the 
other, building a tall tower. There were 
thirty blocks . 


WO 
AG5CTam . 


ఈ దిమ్మలకి రెండు వైపుల 
అక్షరాలు, రెండు వైపుల అంకెలు , 
మిగిలిన రెండు వైపులజంతువులు , 
ఇతర వస్తువుల బొమ్మలు ఉండేవి . 
బాబీ 
, 

బాబు ఎంతో జాగ్రత్తగా ఒక 
దిమ్మ మీద మరొకదిమ్మ పేర్చుతూ 
ఎత్తైన ఆకారాన్ని పేర్చేవాళ్లు . 
మొత్తం ముప్పై దిమ్మలు ఉన్నాయి . 


কতবয়ান 


TOP 


Sometimes the tower would fall down 
when only half the blocks were piled up. 


ఒక్కొక్కసారి , సగం 
దిమ్మలుపెట్టేసరికే స్తంభం 
కూలిపోయేది . 


FOREOంబరాలాలు 


Sometimes the tower would be almost 
finished . 


అయితే ఒక్కొక్కసారి దాదాపు 
అన్ని దిములు పేరు గలిగేవారు . 


“ Just one more block, ” Bob would say . 
“ And that s the elephant block , ” Bobby 
would say . 

And they would carefully put the ele 
phant block on the very top . 

But Bob would sneeze and the tower 
would fall down . Bobby would laugh and 
laugh . 

“ Elephants always make you sneeze, 
Bob , ” Bobby would say . 

“ We ll just have to try the next time , ” 
his grandfather would say . 


“ ఇంకా ఒక్క దిమ్మ 
మాత్రమేఉంది , ”బాబ్ 
అనేవాడు . 
" అది ఏనుగు బొమ్మ ఉన్న 
దిమ్మ , ”బాబీఅనేవాడు . 
ఎంతో జాగ్రత్తగా ఏనుగు 
దిమ్మను అన్నింటికంటే 
పైన పెట్టేవాళ్లు . 


అప్పుడుబాబ్కి తుమ్ము వచ్చి 
అది మొత్తం పడిపోయేది . 

బాబీ 
పడీ , పడీ నవ్వేవాడు 
“ ఏనుగు వల్ల నీకు ఎప్పుడూ 
తుమ్ము వస్తుంది , " 
బాబీ 
చెప్పేవాడు . 
“మళ్లీప్రయత్నిద్దాం , ” అనేవాడు 
తాతయ్య. 


Then Bob would sit Bobby on his knee 
and tell him stories . 

“ Bob , tell me the story about how you 
taught me to walk , ” Bobby would say . 


తరవాతబాబీని తన వడిలో 
కూర్చోబెట్టుకునిబాబ్ కథలు 
చెప్పేవాడు . 

“ నాకు నడవటం ఎలా 
నేర్పించావో చెప్పు ,బాబ్ , ” 

బాబీ 
అడిగేవాడు . 


. 


And his grandfather would tell Bobby 
how he held Bobby s hands and said , 
“ Now one foot , now the other. And before 
you knew it . . . ” 


బాబీ చేతులు పట్టుకుని , 
“ ముందు ఒక అడుగు , తరవాత 
అడుగు తీసి అడుగు . నీకు 
తెలిసేలోగా నడక 
వచ్చేసింది .... ” అని తాతయ్య 
చెప్పేవాడు . 


బాబీఅయిదవ పుట్టినరోజును 
బాబీ 
, వాళ్ల తాతయ్య ఎంతో 

ప్రత్యేకంగాజరుపుకున్నారు. 

వాళ్లిద్దరూ ఎమ్యూజ్ మెంట్ 
On Bobby s fifth birthday, Bob and he పార్కుకి వెళ్లారు. అక్కడ రంగుల 
had a special day. They went to theamuse - రాట్నం ఎక్కారు , పకోడీలు 
ment park . They rode a roller coaster, ate తిన్నారు, ఐస్ క్రీం తిన్నారు . 
hot dogs and ice cream 
. They had their వాళ్లిద్దరూ కలిసి ఫొటో దిగారు , 
pictures takenin a machine, and they sang కలిసి పాట పాడి ఒక ఫోనోగ్రాఫ్ 
a song and made a phonograph record . రికార్డు తీసుకున్నారు . 


And when it got dark , they watched the 
fireworks . 


చీకటి పడిన తరవాత 
టపాసులుకాల్చటం చూశారు . 


On the way home, Bob told Bobby 
stories . 

“Now , tell me the story about how you 
taught me to walk , ” Bobby said . 

And Bob did . 


ఇంటికి తిరిగి వెళ్లే 
దారిలోబాబీకిబాబ్ కథలు చెప్పాడు . 

“ నువ్వు నాకు నడవటం నేర్పించిన కథ చెప్పు ,తాతా , ” 
బాబీఅడిగాడు . 

బాబ్ ఆ కథ చెప్పాడు . 


Глав 


Not long after Bobby s birthday, his 
grandfather got very sick . Bobby came 
home and his grandfather wasn t there . As 

“ Bob isin the hospital , ” Dad told Bobby . 
“ He s had what is called a stroke . " 

““ I want to go see him, ” Bobby said . 

“ You can t, honey, ” Mom told him. 
““Right now Bob s too sick to see anyone . 
He can t move his arms and legs , and he 
can t talk . The doctor s not sure if he 
knows who anyone is . We ll just have to 
wait and hope Bob gets better ." 


బాబీపుట్టినరోజు తరవాత 
కొద్దిరోజులకేతాతయ్య 
చాలా 
జబ్బు పడ్డాడు . 

బాబీ 
బడి 
నుంచి వచ్చేటప్పటికి అతడు 
ఇంటి వద్ద లేడు . 

“బాబ్ ఆసుపత్రిలో 
ఉన్నాడు ,”బాబీకి వాళ్ల నాన్న 
చెప్పాడు . “ అతడి మెదడులో 
రక్తం గడ్డ కట్టింది . ” 


. 


. 


“తాతయ్యని చూడాలని ఉంది , ”బాబీఅన్నాడు. 
“ఇప్పుడు చూడలేవు , బిడ్డా , ”తల్లి అతడికి చెప్పింది . "ఇప్పుడు 
బాబ్ ఎవరినీచూసే 
స్థితిలో 
లేడు . అతడు కాళ్లు , చేతులు కదిలించలేడు , మాటలు కూడా మాట్లాడ లేడు . అతడు ఎవరినీగుర్తు 
పట్టకపోవచ్చని 
డాక్టరు చెపుతున్నారు. 
బాబ్కి నయం అవుతుందని ఎదురు చూడటం తప్పించి 
మనం చెయ్యగలిగింది ఏమీ లేదు . ” 


స్వా 


ములు 


Land 


A 


ఏం చెయ్యాలో బాబ్కి పాలు 

పోలేదు . అతడికి ఏమీతినాలని 
Bobby didn t know what to do. He didn t 

what to do He didn t అనిపించటం లేదు .రాత్రి పూట 
want to eat ; he had a hard time going to నిద్ర రావటం లేదు . బాబ్ కి 
sleep at night . Bob just had to get better. . తొందరగా తగ్గిపోవాలి . 


Months and months and months went 
by . Bob was still in the hospital . Bobby 
missed his grandfather . 


అలా కొన్ని నెలలు 
గడిచిపోయాయి.బాబ్ ఇంకా 
ఆసుపత్రిలోనే ఉన్నాడు. 

బాబీకి 
తాతయ్యబాగా గుర్తుకొస్తున్నాడు . 


One day when Bobby came home from 
school, his father told him that Bob was 
coming home . 

“ Now , Bobby, ” Dad said , “ Bob is still 
very sick. He can t move or talk . When he 
sees your motherand me , he still doesn t 
know who we are , and the doctor doesn t 
think he ll get any better. So , don t be 
scared if he doesn t remember you . " 


ఒకరోజు 
బాబీ 
బడి నుంచి తిరిగి వచ్చిన తరవాత తాతయ్య త్వరలోనే ఇంటికి 
తిరిగి వస్తాడనివాళ్ల నాన్న చెప్పాడు . 
" చూడు , 

బాబీ,” నాన్న చెప్పాడు , “బాబ్ ఇంకాజబ్బుగానే ఉన్నాడు . 
అతడు నడవలేడు , మాట్లాడ లేడు . మీ అమ్మనీ, నన్నూ చూసినా అతడు 
గుర్తించటం లేదు . అతడికి పూర్తిగాబాగవుతుందన్న నమ్మకండాక్టరుకి కూడా 
లేదు . అతడు నిన్ను గుర్తు పట్టకపోయినా బాధపడవద్దు , భయపడవద్దు . ” 


But Bobby was scared . His grandfather 
didn t remember him 
. He just lay in bed . 


కానీ, 

బాబీ 
భయపడ్డాడు . 
తాతయ్య నిజంగానేఅతడిని 
గుర్తు పట్టలేదు . అలా 
మంచంలో పడుకుని 
ఉండేవాడు , అంతే . 


And when Dad carried him , Bob sat in a 
chair. But he didn t talk or even move . 


నాన్న ఎత్తుకుని వస్తే 
అతడు కుర్చీలో కూర్చుంటాడు . 
కానీఅతడు మాట్లాడేవాడు 
కాదు , కదిలేవాడు కాదు . 


ఒక 
రోజు, 
బాబీకి ఏదో 
చెప్పటానికిబాబ్ 
ప్రయత్నించాడు . అతడి గొంతు 
నుంచి గుడగుడ మంటూ వింత 
శబ్దం వచ్చింది . భయపడిన 
బాబి గది నుంచి బయటకు 
పరిగెత్తాడు . 


One day , Bob tried to say something to 
Bobby , but the sound that came out was 
awful . Bobby ran out of the room. 


“బాబ్ మాటలురాక్షసుడి 
లాగా ఉన్నాయి ! ”బాబీ 
ఏడ్చాడు . 

"తాతయ్య అలా తప్పించి 
మాట్లాడ లేడు , ” అమ్మ 
చెప్పింది . 


““ Bob sounded like a monster! ” Bobby 
cried . 

“ He can t help it, Bobby, ” Mom said . 


So , Bobby went back to the room where 
Bob was sitting. It looked like a tear was 
coming down Bob s face . 

( I didn t mean to runaway, Bob . I was 
scared . I m sorry, ” Bobby said . “ Do you 
know who I am ? " . 

Bobby thought he saw Bob blink his eye . 

(“ Mom, Mom, ” Bobby called . “ Bob 
knows who I am ." 

“ Oh, Bobby, ” Mom said . “ You re just 
going to upset yourself . Your grandfather 
doesn t recognize any of us . " 


దాంతో బాబ్ కూర్చున్న 
గదిలోకి 
బాబీ 
మళ్లీ 
వెళ్లాడు . 
బాబ్ కంటి నుంచి కన్నీటి 
చుక్కకారుతున్నట్టు 
అనిపించింది . 


“ నేను పారిపోవాలని అనుకోలేదు ,బాబ్ . నాకు భయం వేసింది . ఏమీ అనుకోవద్దే 
, ”బాబీచెప్పాడు . “ నేను 
ఎవరో నీకు తెలుసా ? ” 
బాబ్ కనురెప్ప ఒకసారి కొట్టుకుందనిబాబీకి అనిపించింది . 
“ అమ్మా! అమ్మా! ”బాబీఅరిచాడు. " నేను ఎవరో బాబ్కి తెలుసు . ” 
“ చూడు , 
బాబీ, ” అమ్మ చెప్పింది . “నువ్వు తరవాతబాధపడతావు. 
తాతయ్య మనల్ని ఎవరినీగుర్తు పట్టటం 


లేదు . ” 


But Bobby knew better . He ran to the 
small sewing room , under the front stairs . 
He took the blocks off the shelf and ran 
back to where Bob was sitting . 

Bob s mouth made a small smile. 
Bobby began to build the tower. 


కానీ 
, 

బాబీకి నమ్మకంగానే ఉంది . అతడు మెట్ల కింద కుట్టు గదికి 
పరిగెత్తాడు . అక్కడి నుంచి చెక్క దిమ్మలు తీసుకుని తాతయ్య 
కూర్చున్న గదిలోకి తెచ్చాడు . 
బాబ్ ముఖంలో చిన్న నవ్వు కదలాడింది . 
బాబీ 
వాటిని ఒకదాని మీద ఒకటి పేర్చటం మొదలుపెట్టాడు . 


Halfway . . . 
Almost to the top . . . 
Only one block left . 


EdhuramT04-COPE 


సగం పెట్టాడు.... 
చివరిదాకా వచ్చాడు ... 
ఇప్పుడు ఇంకా ఒక్కటే మిగిలింది . 


oso 


“ OK , Bob , ” said Bobby . “Now the ele 
phant block . " And Bob made a strange 
noise that sounded like a sneeze . 


“ చూడు ,బాబ్ , ”బాబీ 
అన్నాడు. “ ఇప్పుడు ఏనుగు 
దిమ్మ ఒక్కటే మిగిలింది . ” 
అప్పుడు తుమ్ము లాగా బాబ్ వింత 
శబ్దం చేశాడు . 


The blocks fell down and Bob smiled 
and moved his fingers up and down . 

Bobby laughed and laughed . Now he 
knew that Bob would get better. 


కిందకు దిమ్మలు 


అప్పుడు దిమ్మలు పడిపోయాయి .బాబ్ నవ్వాడు , వేళ్లు పైకి , 
కిందకి కదిలించాడు . 
బాబీ 
పడీ , పడీ నవ్వాడు .బాబ్కి తగ్గిపోతుందని ఇప్పుడు 
అతనికి నమ్మకం కుదిరింది . 


And Bob did . Slowly , he began to talk a 
little . It sounded strange but he could say 
“ Bobby " just as clear as day . Bob began 
to move his fingers and then his hands . 

నిజంగానే 
బాబ్ మెల్లగా 

కోలుకోసాగాడు . కొంచెం, కొంచెం 
Bobby still helped to feed his grandfather , 
but one day Bob could almost hold a spoon 

మాట్లాడు తున్నాడు . వింతగా 
by himself . But, he still couldn t walk . 

అనిపించవచ్చుకానీ“బాబీ” అని 
స్పష్టంగా అన గలుగుతున్నాడు . 
బాబ్ మొదట వేళ్లు కదిలించాడు , 
తరవాత చెయ్యి కదిలించసాగాడు . 
తాతయ్యకి 

బాబీ 
తినిపిస్తున్నాడు . 
అయితే ఒకరోజు అతడు తనంతట 
తాను స్పూను పట్టుకోగలిగాడు . 
కానీ, ఇంకా నడవ లేక 
పోతున్నాడు . 


When the weather got nice and warm , 
Dad carried Bob out to a chair set up on 
the lawn. Bobby sat with him. 

“ Bobby, ” Bob said. “ Story. ” So , Bobby 
told Bob some stories . 


రోజులు కొంచెం 
వెచ్చబడుతున్నాయి . అప్పుడు , 
నాన్న బయట కుర్చీ వేసిబాబ్ ని 
ఎత్తుకుని వెళ్లిఅందులో 
కూర్చోబెట్టేవాడు . 

బాబీఅతని 
తోపాటు కూర్చునేవాడు . 

“బాబీ, ”తాతయ్య అన్నాడు . 
“ కథ . ” అప్పుడు 
బాబీకొన్ని 
కథలు చెప్పాడు . 


Then, Bob stood up very slowly . 
“ You . Me . Walk , ” said Bob . 

Bobby knew exactly what Bob wanted 
to do . 

Bobby stood in front of Bob and let Bob 
lean on his shoulders . 

“ OK , Bob . Now one foot. " 
Bob moved one foot . 
“Now the otherfoot. ” 

Bob moved the other. 
ఒకరోజు,బాబ్ మెల్లగా లేచి నిలబడ్డాడు . 
“ నువ్వు . నేను . నడక , ” అన్నాడుబాబ్ . 
బాబ్ కి ఏం కావాలోబాబీకి తెలిసింది . 
బాబీ 
తాతయ్య ముందు నుంచున్నాడు.బాబ్ ని తన భుజాలకు ఆనుకోనిచ్చాడు . 
“ సరే ,బాబ్ . ముందు ఒక అడుగు . ” 


బాబ్ తన కాలుని ముందుకి ఒక అడుగు వేశాడు . 
“ ఇప్పుడు రెండవ అడుగు. ” ఇప్పుడుబాబ్ రెండవకాలు ముందుకు వేశాడు . 


By the end of the summer , Bob and 
Bobby could walk to the end of the lawn 
and Bob could talk better and better each 


day. 


వేసవి ముగిసేనాటికి లాస్ ఈ చివర నుంచి ఆ చివర 
దాకా బాబ్ నడవగలుగుతున్నాడు.రోజురోజుకీబాబ్బాగా 
మాట్లాడ గలుగుతున్నాడు . 


బాబీఆరవ పుట్టినరోజున 
అతడు చెక్క దిమ్మలు తీశాడు . 
అతడు మెల్లగా ఒకదాని మీద 
ఒకటి పెట్టసాగాడు . చివరికి 
ఒక్కటే మిగిలింది . 

“ ఇదిగో , ఏనుగు దిమ్మ ,” 
బాబ్ అన్నాడు . 

బాబీ 
దానిని అన్నింటికంటే 
పైన పెట్టాడు. 


On Bobby s sixth birthday , Bobby got 
the blocks . Slowly he built up the tower. 
Only one block to go . 

“ Here , elephant block , ” Bob said . 
Bobby put it on top . 


Bob sneezed ! 

“ Elephants always make you sneeze , 
Bob , ” Bobby said . “ We ll just have to try 
the next time . Now , tell me some stories . " 

Bob did . 


అప్పుడుబాబ్ తుమ్మాడు ! 
“ ఏనుగు దిమ్మకి నువ్వు 
ఎప్పుడూ తుమ్ముతావు, ” 
బాబీ 
అన్నాడు. “ మరోసారి 
ప్రయత్నిద్దాం . ఇప్పుడు కథలు 
చెప్పు . ” 
బాబ్ కథలు చెప్పాడు . 


Then Bob said , “ Bobby , tell story how 
you teach Bob to walk . 

“ Well, Bob, you leaned on my shoulders 
and then I said , Now one foot, now the 
other. And before you knew it . . . ” 


అప్పుడుబాబ్ అన్నాడు , “బాబీ, 
బాబ్ కి నడవటం 
నేర్పించిన కథ చెప్పు . ” 

“బాబ్ , నువ్వు నా భుజాలకు ఆనుకున్నావు . అప్పుడు 
నేను , ముందు ఒక అడుగు , తరవాత ఒక అడుగు , అని 
చెప్పాను . నీకు తెలియకుండానే... ” 


